తృతీయ ముదణ:ః 
మే 2000 
[పతులు : 150 


మూల్యము : రూ. 6-00 


పా ప్లిస్థానము శ 
శీ లలితా విద్యామందిరము 
కేదారేశ్వర పేట, విజయవాడ-520 008 


ముదణ క 

తిరుమల అరు [పింటర్స్‌, 

: EM) 

మ్యూజియంరోడ్‌, గవర్నరుపేట, 
విజయవాడ -ఓ. 


నా భావన 


భారతీయులకు సేవించ తగిన దేవతామూర్తులు ఎందరా 
కలరు. |పతివారు తమ యిష్టదేవతలను పూజించి పూజా 
ఫలితములను పొందుచునే యున్నారు. 


అయినప్పటికిని అందరు దేవతలకంకె శంకరులే 
అధిక పూజ్యులని నా భావన, ఇతరదేవతలందరు తమ 
[భావములను చూపి దుష్టులవలన కలుగు బాధలను తొల 
గించి సత్పురుషులకు రక్షణ కల్పించారు. ఈ విషయమునే 
సమస్త దేవతల కథలు చాటుచున్నవి. రాముడు రావణుని 
చం పెను. కృష్పుడు కంసుని చంపెను. ఈశ్వరుడు త్రిపురా 
సురుని చంపెను. దుర్గ మహిషాసురుని చంపెను. దేవతల 
కథలన్నియు ఇట్టి స్వభావము గలవే. 


నామ రూపములు గలవారందరు జీవలక్షణములు గల 
వారే, అక్కడ అద్వైత భావన యుండదు. అభావన 
యున్న చోరాముడు రావణుని, కృష్పుడు కంసుని ఈశ్వరుడు 
[తిపురాసురుని, దుర్గ మహామాసురుని చంపుట ఎట్టు సిద్ధిం 
చును, వీరందరు మనకం కొ అధిక శ క్రి సంపన్ను లగుటచే 
మనయందరికి పూజ్యులు వర్మపదాతలు అగుచున్నారు. మన 
యింటియందు అగ్ని యున్నది. సూర్యునియందు ఉన్నది. 
అయితే రెండింటియందుగల భేదము పరమాణువునకుపర్వ 
తమునకు ఉన్నంత ఉన్నది. అందుచే దేవతలు బీవలక్ష 


ణము గలవారయినను మనకు పూజ్యులు అను విషయము 
మరువరాదు, 


శంకరులు ఉన్నతమయిన అద్వెతత త్వమును వేద 
ములయందున్న దానిని లోకమునందు [పచారముచేసి మన 
యనుభవములో నికి తెచ్చిన దయామయులు. అందుచే దేవ 
తలకం౦ "కు శంకరులే ఫపూజ్యులని నా భావన, 


డా! పోతుకూచి సుబహ్మణ్యశాస్త్రి గారు రచించిన 
శ్రీమదృ్భగవత్పాద శంకరాచార్య చరితను సాధన [గ్రంథ 
మండలివారు పచురించిరి. దానిని ఆధారముగా చేసుకొని 
ఇందలి విషయములు సంకలనము చేయబడినవి. 


అ భధిినందన.లు. 


శ్రీమంతులు ధార్మికులు ఉదారులయిన ఈ క్రింది 
వారు ఈ [గ్రంథ ముదణకు. సహాయము చేసిరి. 


శ్రీయుతులు చెరువు తిరుపతిళాస్త్రి, బి... యస్‌. శాస్త్రి, 
వె. లోక నాధశర్మ, కోట వీరభ|దరావు, ఎన్‌. ఎస్‌. శాస్త్ర, 
దివ్వెల పిచ్చయ్య, జొన్నవిత్తుల ప్రభాకరశర్శ, పి. రామ 
చం[ద్రరావు, డి. యల్‌. నారాయణ, ఆర్‌, చం|ద శేఖర్‌, 
జి. డి. వి. |పసాదరావు మొదలయినవారు వారందరికి 
కృ తజ్ఞతాభినందనలు తెలియ చేయుచున్నాను. 


లలితావిద్యామందిరము్న ఇట్లు 
కేదారేశ్వర పేట, 
విజయవాడ 9. వెంపటి లక్ష్మీ నారాయణకశా ప్రి 


శ్రీ రామచం|ద పర|బహ్మణే నమః 
శ్రీ శంకరాచార్య గురవే నమః 


శ్రీ శంకరాచారుం ల చరిత్ర 


[శుతి స్మ స పురాణానా మాలయం కరుణాలయం 
నమామి భగవత్సాదం శంకరం లోకశంకరమ్‌॥ 


కేరళ రాష్ట్రమునందు పూర్ణానదితీరమున కాలటియను 
[గామము కలదు. దాని సమిపముననే వృషాచలము అను 
పర్వతము గలదు. [గామమునకు ఉ త్రరమున ఒక మైలు 
దూరమునందు దుర్గామందిరము, రారు గలవు. 
ఆగ్రామమున శివగురువు, ఆర్యాంబ అను బ్రాహ్మణ దంపతులు 
నిపసించుచుండిరి. వీరిది ఆ|తేయన గో[తము. ఈ దంపతు 
లకు చాలాకాలమువరకు సంతానముకలుగ లేదు. శివగురువు 
సంతానమునుగోరి వృషపాచలముమిద నియమ నిష్టలతో 
తపస్సు చేసెను. ఆ తపమునకు మెచ్చిన పరమశివుడు శివ 
గురువునకు స్వప్నమున కనిపించెను. అజ్ఞాలు చిరంజీవులగు 
బహుపుతులు కావలయునా, సర్వజ్ఞుడు, అల్వాయువు అగు 
ఒకకుమారుడు కావలయునా, అని అడిగెను. శివ గురువు 
సర్వజ్ఞుడయిన అల్పాయువునే కోరెను.. 





అర్యాంబ గర్భము ధరించెను. కీ. పూ . 509వ సంవ 
త్వరమున విభవనామ సంవత్సర వై వెశాఖ శుక్ట పంచమినాడు 
శంకరులు రవి కుజ శనులు ఉచ్చయందుండగ కర్కాటక 
లగ్నమున జన్మించిరి, 


4 


శ్రీ శంకరులు రెండవయేటనే చదువుట [వాయుట 
నేర్చిరి, మూడవయేట కావ్యపఠనము చేసిరి. ఈ వయస్సు 
నందే తండి చూడాకర్మచేసి దివంగతుడయ్యెను, 

“ బహ్మవర్చస కామస్య కార్యం వి|పస్య పంచమే” 
యను శాస్త్రము సనుసరించి శంకరులకు అయిదవ యేటనే 
ఉపనయనము జరిగెను. వారు గురుకులమున వేద వేదాంగ 
ములను చదివి ఏడవయేట యింటికి తిరిగి వచ్చిరి. 


శంకరుల దివ్యచర్మి తము 


బాల్యమున శంళరులు దేవినిపూజించి పాలను నివేదన 
చేసిరి. దేవి పాలను స్వీకరించలేధు. దేవికి తనపై కోపము 
కలిగినదని శంకరులు విలపించిరి. దేవి |పత్యక్షమై బాల 
శంకరుని తనయొడిలో కూర్చుండ బెట్టుకొని పాలను 
|తాగించెను. అందుచేతనే శంకరులు సర్వవిద్యా పసన్ను 
లయిరి. 
గురుకులమునంచు చదువు సమయమున శంకరులు 
భిక్ష కొరకు ఒక పతివత యింటికి వెళ్ళిరి. దర్శిచురాలగు 
అమె (బహ్మళేజస్సుగల శంకతులకు ఏమియు ఇవ్వజూల 
నందులకు మిగుల విలపించి ఒక ఉసిరిక మాాతము ఆయన 
జోలెలో వేసెను. శంకరులు అమెపై దయగలవార్తె లక్ష్మీ 
దేవిని సుతించిరి. ఆమె అను[గహించి బంగారు ఉసిరికలను 


ర్‌ 


కురిపించెను. ఆ సమయమున శంకరులు చేసిన స్తోత్రము 
నకే కనకధారా స్పవమని పేరు. 


తల్లియగు ఆర్యాంబ |పతిదినము పూర్ణానదికి స్నాన 
మునకు వెళ్ళుచుండెను. ఒక దినమున నడువ లేక మార్గములో 
పడిపోయెను, తల్లి ౩ పె భ క్షిగల శంకరులు తన యోగీశ కిచే 
ఆ నదిని తన కుం సమోిపమునకు తీసుకొని వచ్చిరి. 
ఆ సమయముననే శంకరులు ఆచార్యులుగ నుండిరి. 


శంకరులవారి లోకోత్తర శక్తిని విని కేరళ [పభువు 
శంకరులను వారి ఆస్టానమునకు ఆహ్వానించిరి. వైరాగ్యము 
గల శంకరులు రాజసభకు వెళ్ళలేదు. |పభువే స్వయముగ 
శంకరులను దర్శించి తాము |వాసిన మూడు నాటకములను 
వినిపించిరి. శంకరులు అందలి విషయములను వివరణ 
చేయగా రాజు సంతసించి సహృదయముతో స్వీకరించెను. 
కాలవశమున ఆ మూడు నాటకములు భస్మము కాగా 
శంకరులు మరల రాజునకు స్వయముగా వినిపించిరి. 


ఒక దినమున శంకరులు పూర్ణానదిలో స్నానము 
చేయుచుండగ మొసలి పట్టుకొ నెను. “తట త ల్లితో 
మొసలి నన్ను చంపుచున్న దీ. సంన్యాసా[శమమునకు అనుజ్ఞ 
ఇచ్చినచో మొసలి వదలి? పెట్టునని చెప్పిరి. ఆమె ప్రత్‌. 
రించగా మొసలి వదలి పెట్టెను. 


గ్రి 
ఆ యరముగల శోక మిటులున్నది. 
థి C9 


శో న్యకోఒ౦బ మాం తు నయతి త్మీవతను ర్చృలాఢ్యః 
సంన్యాస వేషకరణే మమాపి చ జీవితం స్యాత్‌ 


సంన్యస్య [శ్రవణం కుర్యాత్‌ అను వచనము ననుస 
రించి శంకరులు గురువుకొరకు వెదుక సాగిరి. 


నర్మదానదీతీరమున ఉఓంకారనాధక్షేతము గలదు" 
ఆచ్చట గోవింద భగవత్పాద యతీందులు నివసించు 
చుండిరి, శంకరులు వారికి నమస్కరించి శిష్యునిగ స్వీక 
రింప వలసినదని (పార్టించిరి. గోవిందపాదులు నీవు ఎవరు 
అని |పశ్నించిరి. శంకరులు తమ యదై్వైత 'స్వ్యరూపమును 
శోకములలో వినిపించిరి. ఆ సమయముననే నిర్వాణషట్కం, 
నిర్యాణ దశకం, నిర్వా ఇఆమంజరి, నిర్ణుణమానసపూజ, మొద 
లగువానిని రచించిరి, శంకరుల, వాక్యములకు సంతసించి 
గోవింద భగవత్పాదులు |[పణవ సహితముగా దీక్ష నిచ్చిరి. 
శంకరులు అచ్చట రెండు సంవత్సరము లుండిరి. 


ఆ సమయమున ఏకథారగా అయిదు రోజులు 
వర్షము కురిసెను. నర్మదానదితిరు ఆ శమములోనికివచ్చెను. 
శంకరులు తన కమండలముతో ఆ నీటిని అ రెక ట్లిరి. 
ఒక మట్టి పాత్రలో నీరంతయు నింపగలవారే తన |బహ్మ 
సూ తములకు భాష్యము (వాయుటకు సమక్థులని వ్యాస 


7 
మహరి గురు గోవిందపాదులకు చెప్పి యుండెను. ఆ విష 
యము గురువులు చెప్పగ శంకరులు గురువుల యనుమతి 
ననుసరించి వ్యాసమహర్షి ని దర్శించుటకు కాళీ'క్షేతమునకు 
బయలుదేరిరి. ఆ సమయమున శంకరులు గురుస్తుతిని 
చక్కగ శ్లోకములలో చేసిరి. 


సర్వాణి పుణ్యతీర్జాని సేవ్యాన్యేవ ముముక్షుభిః, 
అనియు, తీర్టీ కుర్వంతి తీర్జాని, అను నారదవచనము అనుస 
రించియు, స్వయం. హి తీర్థాని పునంతి సంతః అను భాగవత 
వచనము నరుసరించియు పుణ్య క్షేేతములు ముక్తి [పద 
ములు. [పత్యేక ముగా కాళీ క్షేత్రమునకు ముక్టిక్షే తమనియు 
శివపురియనియు తిపురారి రాజనగరి అనియు "పేరులు 
గలవు, 

అట్టి 'క్షేతమునకు శంకరులు వ్యాసమహర్షి దర్శనము 
కోరి వెళ్ళిరి. అచ్చట అన్న పూర్ణావి శ్వేశ్వరుల దర్శనముచేసి 
వారిని స్తుతించిరి. ఒకరోజున గంగాస్నానముచేసి వచ్చు 
చున్న శంకరులకు పరమశివుడు ఛండాల వేషధారియై ఎదు 
రుగావచ్చెను, శంకరులు అతనిని దూరముగా తొలగుమనిరి 
అంతట ఛండాలవేషమున నున్న పరమశివుడు ఎవరిని 
తొలగమందువు? అన్నమయ శరీరమునుండి శరీరమునా? 
చై తన్యమునుండి చైతన్యమునా 7 గంగాజలము నందు, 
ఛండాల వాటికయందలి గంగాజలాశయమునందు [పతి 


8 


బింబించు సూర్యునికి భేదముండునా? ఆత్మయందు ఇతడు 
ఛండాలుడు ఇతడు విప్రుడు అను [భమ నికెట్టు కలిగినది. 
అని [పశ్నించెను. ఆ ఛండాలుడే విశ్వనాధుడని |గహించి 
శంకరులు మనీషాపంచకము చెప్పిరి. 


ఆ విధముగ కాళీలో నివసించు సమయమున శంక 
రులు ఎన్నియో దేవతాస్తో తములు ఆత్మబోథనలు అగు 
రచనలు చేసిరి. 

శ్రీ శంకరులు కాళీనగరమునుండి శిష్యులతోబయలు 
దేరి హఠిద్వార హృషీ కేశములమోదగ బదరీ క్లే తముచేరిరి. 
అచ్చట నే భాష్యములను రచించిరి. బదరీనుండి తిరిగి వచ్చి 
కాశీనగరములో నివసించు సమయమున ఒక వృద్ద బ్రాహ్మ 
ణుడు వచ్చి [బహ్మసూ[తములయందలి తదనంతర (ప్రతి 
పత్తా అనుసూ్మూతమును వివరించవలసినదనికోరిరి, ఆ సమయ 
మున వారిద్దరకు ఎనిమిదిరోజులు వాదము జరిగెను. పద్మ 
పాదులు ఆ |బాహ్మణుని వ్యాసునిగ గు ర్తించిరి. శంకరులు 
వ్యాసుని స్తుతించిరి. వ్యాసులు సంతసించి యిటుల ఆశీర్వ 
దించిరి. 


అషావయాంసి విధినా తవ వత్స దత్తా 

న్యన్యాని చాష్ట భవతా సుధ యార్జితాని 
భూయో౭.పి షోడశ భవంతు భవాజయా తే 
భూయాశ్చ భాష్య మిద మారవి చంద తారకమ్‌॥ 


9 


అనగా శంకరుల ఆయువు ఎనిమిది సంవత్సరములు, 
వారు తపస్సుచే మరియొక ఎనిమిది సంవత్సరములు సంపా 
దించిరి. వ్యాసులు మరియొక పడియారు సంవత్సరములు 
'అను[గహించిరి. భాష్యము సూర్యచం[దు లున్నంతవరకు 
నిలుచునని చెప్పిరి. 


శంకరులు కుమారిల భట్టుతో వాదన చేయుటకు 
[ప్రయాగ నగరమునకు వచ్చిరి. కుమారిలభట్టు వె దికమత 
మును కర్మకాండను గట్టి పునాదులపై నిలబెక్షైను. ఆయన 
ప్రచ్చన్న వేషములతో భౌద్దుల నాశయించి వారి విద్యల 
యందలి రహస్యములను తెలుసుకొని వారిని ఓడించెను. 
గురువులను తిరస్కరించిన దోషము పోవుటకు తన దేహ 
మును అగ్నియందు ఆహుతి చేసుకొనుచుండెను. శంకరులు 
వారిని చూచి దగ్గదేహమునకు స్వస్థత చేకూర్చగలనని 
చెప్పిరి. అందులకు కుమారిలభట్టు అంగికరించక మండన 
మి|శునితో వాదన చేయవలసీనదని చెప్పిరి. 


శంకరులు మాహిష్మతీ నగరమునకు వెళ్ళి మండన 
మి|శుల గృహమును గురించి విచారించగా నగరవానులు 
ఇటుల చెప్పిరి. మండన మిశ్రుని గృహ పాంగణమున చిలు 
కలు “స్వతః [పమాణం పరతః |పమాణమ్‌” అని 'వాదనచేయు 
చుండును. శంకరులు వెళ్ళిన సమయమున మండనమి[శులు 
(శ్రాద్ధము పెట్టుచుండిరి. వ్యాన, జై నమవార్హులు భోక్తలుగా 


10 


నుండిరి. తలుపులు మూసియుండుటచే శంకరులు ఇంటి 
కప్పులోనుండి లోనికివెళ్ళిరి. శంకరుల రాకనుచూచి మండ 
నుడు కోవగిందుకొొ నెను. భో క్షలు శాద్ధమును శాంతముతో 
పెట్టవలయుననియు యతిని సత్కరించి భిక్ష పెట్టమనియు 
చెప్పిరి. మండన మి+శుడు భిక్ష స్వీకరించవలెనని కోరగా 
శంకరులు వాధభిక్ష నడిగిరి. మండన మిశ్రుడు అంగీక 
రించెను, మండనమి|శుని భార్య ఉభయభారతి మధ్యవ ర్రిగా 
ఉండెను. అమె వారిద్దరికంఠములను పూలదండలతో నలంక్ష 
రించి. ఓడినవారి దండ వాడిపోవునని చెప్పెను. ఓడినవారు 
గెలిచినవారి మతమును స్వీకరించ వలయునని పణముగా 
"పెట్టుకొ సిరి. అనేక దినములు వాదన జరుగగా మండన 
మి|శుని. మెడలోని దండ .వాడిపోయెను. . మండనుడు 
సంన్యాసము స్వీక రించవలసిన కు ఉభయభారతి 
విషయము |గహీంచి ఇద్దరిని భిక్ష చేయవలసినదని పిలి 
చెను. అంతకు పూర్వము మండన మి[శుని వైశ్వదేవము 
నకు శంక రులను భిక్షకు పిలుదు చుండెను. 

"  ఉభయభారతి తననుకూడ ఉఓడించిననేకాని తన 
భర్త రను ఓడించినటుల కాదనియు కామశాస్త్రము. ల తనతో 
వాదించమనియు శంకరులను కోరినది. శంకరులు తనకు 
కామశాస్త్రములో పరిచయము లేదనియు నెలరోజులు గడువు 
కావలసినదనియు కోరిరి. ఉభయభారతి ఆంగిక రించెను. 


11 


ఆ సమయమున ఆ దేశమునేలు రాజు మరశజణించెను. 
ఆయన శవమును .దహనము చేయుటకు శృశానమునకు 
తీసుకొని వెళ్ళిరి. శంకరులు ఆ విషయమును |గహించి తన 
శరీరమును ఒక గువాయందు భ|దపరచుకొని రాజుశరీరము 
నందు |పవేశించిరి తన శరీరమునకు [ప్రమాదము సంభ 
వించినపుడు తనను (పార్టించవలసినదని శిష్యులతో జెప్పిరి. 


రాజు శవమునందు [ప్రాణము వచ్చుటచే రాజు మరల 
[బతికెనని అందరు తలచిరి. రాజుభార్య మాతము ఎవరో 
మహాయోగి తన భర్తశరీరములో |పవేశించెను. అని తెలుసు 
కొనెను. దవానము చేయని శరీరములు ఎచ్చట వైనను 
ఉన్నచో దహనము చేయవలసినదని సేవకుల కాజ్ఞాపిం 
చెను. సేవకులు శవము కొరకు ర్‌ం నారంభించిరి- ఈ 
లోపల శంకరులు అంతఃపుర స్త్రీలతో కలసి కామశాస్త్ర 
రహస్యములు తెలుసుకొనెను,. సేవకులు శంకరుల శరీర 
మును కనుగొని దహనము చేయనారంభించిరి. శిష్యులు 
శంకరులను పార్థించగ వారువచ్చి మరల తన శరీరములో 
(పవేళించిరి. అప్పటికే శరీరము సగము కాలి యుండెను, 
శంకరులు కరావలంబన కైత్రముచేయగా నృ సింహాస్వామి 
దయవలన స్వస్థత చేకూ రెను. 


ఉభయభారతి వాదమున ఓడిపోయెను. ఆమె బ్రహ్మ 
దేవుని పత్నియగు శారదాదేవి. ఒక సమయమున ఆమె 


12 

దూర్వాసుని చూచి నవ్వెను. అందులకు ఆయన కోపించి 
మ ర్యలోకమున పుట్టవలసినదనిశపించి శంకఠులవలన శాప 
విమోచన కలుగునని చెప్పిరి. శాప విమోచనము అయిన 
వెంటనే ఆమె నిజరూపముతో (బహ్మలోకమునకు బయలు 
దేరను. శంకరులు ఆమెను వనదుగ్గామం|త్రముతో బంధించి 
లోకోపకారమున 3 భూలోకమున ఉండవలసినదని (పార్థిం 
చిరి. అందులకు ఆమె అంగీకరించి మారు ముందు నడచు 
చుండగ నేను వెనుక వత్తును. మోరు వెనుకకు మరలి చూచి 
నచో అచ్చటనే నిలచి పోదునని చెప్పెను.. అందులకు 
శంకరులు అంగీకరించి ముందు నడచుచుండిరి. శారదాదేవి 
ఆదృశ్యరూపమున ఆయన వెనుక నడచుచుండెను. ఆమె 
నూపుర ధ్వనులు వినుచు శంకరులు ముందు నడచుచుండిరి. 
శృంగేరీ [ప్రాంతమున అమె నూపురధ్వని వినిపించ లేదు. 
శంకరులు వెనుకకు తిరిగిచూచిరి. శారదాదేవి అచటనే 
నిలిచిపోయిను. 


ఆర్యాంబకు తుదిఘడియలు సమోపించెను. శంకరులు 

తల్లి సమిపమునకు చేరి వేదాంత తత్త్వమును బోధించిరి. 

శివ విష్ణు స్వతులు చేసిరి. ఆమె మరణించగా అంత్యక్రియలు 

స్వయముగా చేసిరి. అటుపిమ్మట దక్షిణదేశము నందలి 
అన్ని కేతములు దర్శించి దేవతాస్తుతులు చేసిరి. 

శ్రీ శంకరులు దేశాటన చేయుచు శ్రీశె లము చేరిరి. 

ఒక కాపారికుడు శంకరునివద్దచేరి వేదాంతపఠనముచే సెను. 


18 


అతడు ఒక దినమున శేను చేయుచున్న భె రవారాధన 
సఫలము అగుటకు యతీశ్వరుని శిరమును హోమము చేయ 
వలసి యున్నది. మో శిరమును ఇవ్వవలసినదని' శంకరులను 
(పార్టించెను. శంకరులు వారి శిష్యులు దగ్గర లేని సమయ 
మున నా శిరమును తీసుకొనవలసినదని చెప్పిరి. కాపాలి 
కుడు తగిన సమయముకోసము చూచి తీసుకొనబోవు 
చుండెను ఇంతలోపద్మపాదులు నృ సింహస్వామి' పూనికతో 
అచటికి వచ్చి కాపాలికుని గోళ్ళతో చీల్లి చంపెను. ఆ సమ 
యమున శంకరులు పద్మ పాదుని ఆవహించిన నృసింవా 
స్వామిని స్తు స్తుతించి శాంతింప చేసిరి. 


_ శంకరులు శ్రీబలి యను [గామము చేరిరి. అచ్చట 
[పభాకరుడను బ్రాహ్మణుని. కుమారుడు పిచ్చి వానివలె 
సంచరించుచుండెను. [ప్రభాకరుడు ఆ కుమారుని శంకరులకు 
చూపిరి శంకరులు నివు- ఎవరని ప్రశ్నించగా బాలుడు 
అద్వెతభావమును [పకటించెను. వెంటనే శంకరులు ఈ 
బాలుడు సా దగ్గర ఉండవలనీనవాడని తం డితో చెప్పి తన 
వెంట తీసుకొని వెళ్ళిరి. అతనికి హస్తామలకుడని పేరు 
పెట్టిరి. ఇతని మొదటి పేరు పృథ్వీథరాచార్యుడు. 


శంకరులు. శాశ్వతముగ ధర్మమును రక్షించుట 8 
నాలుగు ధిక్కుల యందును నాలుగు పీఠములను స్టాపించిరి. 
వాటి వివరములు ఈ విధముగ ఉన్నవి, 


14 


'పూర్వామ్నాయము _ వేదము బుగ్వేదముు మహా 
వాక రము [పేజ్ఞానం [బహ్మా_గో [తము కాశ్యప, క్షేత్రము 
పురుషో శ్రమదేవుడు జగన్నాధుడు. మఠనామము. గోవర్ధన, 
ఆచార్యుడు' హ'స్తామలకుడు. కెం|దము పూరీ. 'జిగన్నా ధేము 
హస్తామలకుని చరిత 'వూర్వము [వాయబడినది. 


దక్షిణామామ్నాయము _ వేదము యజుర్వేదము, 

మహావాశ్యము అవాం బ్రహ్మాస్మి, గోత్రము భూర్భువః, 
తీర్థము తుంగభ|ద, 'క్షేతము రామక్షే|తము. దేవుడు 
వరాహస్వామి, దేవత శారదా మఠనామము శృంగేరి 
శారద. ఆచార్యుడు సురేశ్వరుడు, కేం[దము శృంగేరి, 
మండన మిశుడే నురేశ్వరాచార్యులుగ (ప్రసిద్ధి చెందిరి. 


Nese సామవేదము మహో 
వాక్యము. త త్త మసి గోత్రము అనిగత. తీర్థము గోమతీ 
నది. క్షేత్రము ద్వారకానగరము. దేవుడు “సిద్దేశ్వరుడు. 
దేవత భద్రకాళి. మఠనామము ద్వారకామఠము. ఆభా. 
రుడు. పద్మపాదులు. కేంద్రము ద్వారక, 


గంగానది [ప్రవహించు సమయమున శంకరులు పద్మ 
పొదుని నదిపై నడచి రమ్మనిరి. అయన నడుచు సమయ 
మున పాదముల [కిందపద్మములు ఏర్పడుటచే పద్మపాదులు ' 
అని పేరు పొందిరి. 


15 

.ఉ.త్రరామామ్నాయము _ వేదము, అథర్వవేదము, 
మహావాక్యము అయమాత్మా (బ్రహ్మ, గో[ తము, భృగు, 
తీర్థము.అల కానంద. క్షేత్రము బదరికోశమము. దేవుడు 
వారాయణుడు. దేవత పూర్ణ గిరి. మఠనామము' జ్యోతిర్మఠము 

ఆచార్యుడు తో టకుడు, కేందము_బదరికావనము. 
[తోటకాచార్యులవారి మొదటి నామము గిరి. వీరు 
శంకరులను తోటక పృృత్తములచే స్తుతించిరి. అందువలన 

[తోటకా చార్యులు అను సార్థక నామమును పొందిరి. 

వ జ జ్‌. 

శంకరుల అదె ద్వైత సిద్ధాంతము 

ఆచార్యులవారు సాపించిన మతమునకు అదై్వైతముఅని 
పేరు. ఈ మతము వేదశాస్త్రనమ్మతమయి అనుభవ వేద్యమై 
యున్నది. ఈ సృష్టియంతయు (బహపదార్థ ముచే వ్యాప్తమె 
యున్నది. అయినను సామాన్యులకు వేరువేరుగ కొన్సించు 
టకు కారణము వారియందుగల అజ్ఞానమే. బంగారముతో 
చేసిన ఆభరణములకు. వేరువేరు నామరూపములున్నప్పటికిని 
వానియందుగల బంగారము మా|తము ఒక్క కు. అటులనే 
ఈ నృషప్టియంతయు (బహవికారమేగాని వేరుకాదు. బీజము 
నందు చెట్టునకుగల కొమ్మలు, ఆకులు, పూలు కాయలు, 
దాగియున్న.టుల సృష్టికి పూర్వము ఈ పదార్థము లన్నియు 
[(బహ్మాయంచు దాగియున్న వి. సత్కర్మ్శాచఠణ ముచే చిత్త 


16: 
శుద్దిని సంపాదించి . వేదాంతశాస్త్ర [శవణమననాదులచే అజ్ఞా 
నము తొలగినవుడు అంతయు [బహ్మమయముగా కన్పిం 
చును. ఈ [ప్రపంచమంతయు స్వప్నృతుల్యము. స్వప్నము 
వోయినతరువాత స్వప్నమునందలి పదార్ధములు కనిపించని 
విధమున అజ్ఞానము తొలగిన తరువాత చేతభావము నళించి 
అంతయు ఆత్మపదార్గముగా. కనిపించును. 
శ్ర. శ్ర ధ్ర 
ఉపదేశ పంచకమ్‌ 

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్టియ తాం 
తేనేశస్య విధీయతా మపచితిః కామ్యేమతి స్రజ్యతామ్‌ 
పాపౌఘః పరీధూయతాం భవసుఖే దోషో నునంధీయతాం 
అ త్మేచబ్భావ్యవసీయతాం నిజగృహాత్తూర్లం వినిర్గమ్యతామ్‌ i 

నిత్యము వేదము చదువుము. వేదము చెప్పిన కర్మ 
లను చేయుము. ఈశ్వరుని పూజింపుము. కోరికలను విడిచి 
పెట్టుము. పాపములను పరివారించుము. సంసారము నందలి 
దోషము. తెలిసికొనుము అత్మజ్ఞానమునకు [ప్రయత్నించుము 
ఇంటిని విడిచి బయటకు వెళ్ళుము, 


సంగస్సత్సువిదీయతాం భగవతో భకిర ల జాఒఒధీయతాం 
శాంత్యాదిః పరిధీయతాం దృఢతరం. కర్మాశు సంత్యజ్యతామ్‌ 
సద్వి ద్వానుపనర్ప్యతాం |పతిదినం తళ్చాదుకే సేవ్యతామ్‌ 

(ట హై కాక్షరమర్థ్యతాం శ్రుతిశిరో వాక్యం. సమాక ర్థ్యతామ్‌॥ 


1.7 

సత్పురుషుల స్నేహము చేయుము. భగవంతుని 
యందు దృఢమయిన భక్తిని నిలువుము. శాంతిని సాధిం 
పుము. దుష్షకర్మలను విడిచిపెట్టుము. పండితుల దగ్గరకు 
వెళ్ళుము. వారి పాదములను సేవించుము. ఏకాక్షరమయిన 
[పణవమును యాచింపుము. వేదాంత |1శవణము చేయుము. 
వాక్యార్ధశ్చ విచార్యతాం |శుతిశిరః పక్షస్సమా|శ్రీయతాం 
దు స్తర్మాస్సు విరమ్యతాం శ్రుతిమత స్థరో౭=_నుసంధీయతాం 
[బహ్మెవాస్మి విభావ్యతామహరహః గర్వః పరిత్యజ్యతామ్‌ 
దేహేఒహమ్మతి రుఃజ తాం బుధజనై ర్వాదఃపరిత్యజ్యతామ్‌ 

వేదాంత వాక్యవిచారము చేయుము. వేదాంత పక్ష 
మును ఆ[శయించుము. దుష్టమయిన తర్కమును విడిచి 
వేదవిహిత మయిన తర్కమును చేయుము. రాత్రిం బవళ్ళు 
[బ్రహ్మను అని భావన చేయుము. గర్వము విడిచిపెట్టుము. 
శరీరమునందు అత్మబుద్దిని విడిచిపెట్టుము. పండితులతో 
వాదన చేయకుము. 
క్షుద్వ్య్యాధిశ్చ చికిత్స్యతాం |పతిదినం భిక్షైషధం భుజ్యతాం 
స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్వా'ప్తన 

సంతుష్యతామ్‌ 
శీతోష్టాది విషహ్యతాం నతు వృధావాక్యం సముచ్చార్యతాం 
జాదాసీన్య మభీప్స్యతాం జనక్ళ పానై ష్లుర్యముత్సృజ్యతామ్‌॥ 
ఆకలియను రోగము పోవుటకు భిక్షయను మందును 

తినుము. రుచికరములయిన అన్నమునకు ఆశపడకుము. 
దై వవశమున లభించినచో సంతసింపుము. వేడిని చలిని 
సహించుము. వ్యర్థముగా మాటలాడకుము. ఉదాసీనుడవయి 
యుండుము. జనుల దయకు ఆశపడకుము, 


18 


వఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం 
పూర్ణాత్మా సుసమోక్ష్యతాం జగదిదం తద్భాధితం దృశ్యతాం 
|పాక్కుర్మ|పవి లాప్యతాం చితిబలా న్నాప్యు తరెః శ్రిష్యతాం 
ప్రారబ్ధ స్ట్విహా భుజ్యతా మధ పర|బహ్మాత్మనాస్టియ తామ్‌ శ 

ఏ కాంతమునందు సుఖముగా నుండుము, (బహ్మ 
యందు చి త్రమునిలుపుము. ఈ జగత్తును ఆత్మస్వ రూపముగా 
భావించుము. జగత్తు నళించునది అని తెలియుము. పూర్వ 
కర్మను జ్ఞానబలమువలన నాశనముచేసుకొనుము. ఆగామి 
కర్మలయందు కోరికను విడిచి పెట్టుము. పారబ్దము అనుభ 
వించుముు పర్ణబహ్మయందు స్థిరముగా నుండుము. 
శోక యః శ్లోక పంచకమిదం పఠతే మనుష్యః 

సంచింత యత్యనుదినం స్థిర తాము పేత్య 

తస్యాశు సంసృతి దవానల తీవ ఘోర 

తాఫః |పశాంతి ముపయాతి చితి [పసాదాత్‌ జ 

ఈ అయిదు కైక ములను [ప్రతిదినము స్థిరమయిన 
సమబుద్ధితో చదివి ఆలోచించినవారికి అత్మ సాక్షాత్కారము 
వలన సంసారమనెడు దావాగ్ని నశించి శాంతి లభించును. 


xk 3k Kk 
(శీ శంక రాచార్య చరితము 


శ్రీ) శంకరాచార్యః కేరళరా'ష్టి9 కాలటి|గామే సంజాతః 
అస్య పితా శివగురుః మాతా ఆర్యాంబా తయోః దంపత్యోః 
బహు కాలానంతరం పరమేశ్వర [పసాదేన అల్పాయుః 


19 

సర్వ జ్ఞః శంకరః సంజాత, అస్యతృతీయే వర్ణే పితా 
దివంగతః. శంకరన్య పంచమే వయసి ఉపనయనమభూత్‌. 
వర్ష ద్వయ పర్యంతం గురుకులే ఆసీత్‌. ఏకాం పతి|వతాం 
దారి ద్యపిడితాం రక్షితుం కనకధారా సవ మకరోత్‌* 
మాతుః సౌకర్యార్థం పూర్ణానదీం గృహ సమోపమానయత్‌. 
మక రబాధీతః మాతుః అనుజ్ఞాంపాప్య ఆశమస్వీకరణాయ 
గురుగోవింద పాదస్య సమీప మగచ్చత్‌. ఆశమస్వీకారం 
యథావిధి |పాప, నర్మదానది [ప్రవాహం కమండలునా 
నివారయామాస. గురోః ఉపదేశేన వ్యాసదర్శనం కర్తుం 
కాశీమగచ్చత్‌ . వ్యాసదర్శనం కృత్వా తస్య అనుగ హేణ 
ద్వా [తింశత్‌ ఆయుః (పాప. బదరీ క్షే తం గత్వా భాష్య 
రచనా మకరోత్‌. [ప్రయాగ క్షే తే కుమారిలభట్టు పండితం 
జేతు మగచ్చత్‌ . కింతు సః అగ్ని బాధితః ఆసీత్‌ . తస్య 
వచనాను సా రేణం మాపహిష్ముతీనగర మగచ్చతి. తత మండన 
మి|శ పండితం తస్యజాయా ముభయభారతీం చ అజయత్‌ 
మాతుః ఆవసానదశాం జరా కటల గావు మగచ్చత్‌. 
మాతుః అంత్య|కియాం స్వయమక దోత్‌ శంకరః దేశాటనం 
కుర్వన్‌ శ్రీ శైల క్షేత్ర మాగతః. తత ఏకః కాపాలికః 
శంకరం వంచయితుం |1పయత్న మకరోత్‌. నృసింహ 
సేవక? పద్మపాదః తత్‌ జ్ఞాత్వా తం కాపాలికం మమార. 

ఏవం శంకరః సర్వస్మిన్‌ దేశే అద్వైతమత స్టాపనం 
కృత్వా ధర్మరక్ష ణార్థం చతుర్త్హు దిక్షు శంకర పీఠాన్‌ అస్టాప 
యత్‌. తస్య అనుగహేజ వయం సర్వే కృ తార్థాః 


సంజాతాః 


20 
రింగాషకం౦ 


ఠు 

బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం 
జన్మజ దుఃఖవినాశక లింగం త్మత్పణ పామి సదాళివలింగం 
దేవముని [పవరార్చితలింగం కామదవాన కరుణాకర లింగం 
రావణదర్శ్సవినాశక లింగం త్మ తృృణమామి సదాశివలింగం * 
సర్వనుగంధ సు లేపితలింగం బుద్ధి వివర్ణన కారణలింగం 
సిద్దసురాసుర వందితలింగం త|త్సణమామి సదాశివలింగం 
కనక మహామణిభూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం 
దక్షయజ్ఞ వినాశవలింగం త|క్సణమామి సదాశివలింగం ॥ 
కుంకుమ చందన లేపితలింగం పంక జహార సుశోభితలింగం 
సంచితపాపవినాశనలింగం త|త్సణమామి సదాశివలింగం ॥ 
దేవగణార్చిత సేవితలింగం భావై ర్భృ క్తిభి రేవచళింగం 
దినకరకోటి [పభాకరలింగం త|త్సణమామి సదాళివలింగం॥ 
అష్టదళోపరివేష్టిత లింగం సర్వనముద్భవ కారణ లింగం 
అష్టదర్శిద వినాశన లింగం త్మ తృణమామి సదాశివలింగం ౪ 
సురగురు సురవర పూజిత లింగం 

సురవన పుష్ప సదార్చితలింగం 
పరమపదం పరమాత్మక లింగం 

త|త్సణమామి సదాశివలింగం ॥ 
లింగాష్టక మిదం పుణ్యం యః పఠేచ్చివ, సన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన నహమోదతే ॥ 


ఇతి లింగాష్టకమ్‌ 


